భా 


క్షమించడం 
నేర్చుకోండి 


మరియు క్రీస్తు నిమిత్తము దేవుడు మిమ్మును 
క్షమించిన ప్రకారము మీరు ఒకరిపట్ల ఒకరు దయగా, 
దయగలవారై, ఒకరినొకరు క్ష్రమించుకుంటూ 


ఉండండి. ఎఫెసీయులు 4:32 


శ 


he. 


నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని, ప్రార్దన చేసి, 
నా ముఖాన్ని వెదకి, తమ చెడు మార్గాలను విడిచిసెట్టినట్లయితే; 
అప్పుడు నేను స్వర్గం నుండి వింటాను, మరియు వారి పాపాన్ని క్షమించి, 
వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. 2 దినవృత్తాంతములు 7:14 

ఎవరి అపరాధం క్షమించబడిందో, ఎవరి పాపం కప్పబడిందో అతను 
ధన్యుడు. కీర్తన 32:1 


అయితే అతడు కనికరముతో నిండినందున, వారి దోషమును క్షమించి, 
వారిని నాశనము చేయలేదు; కీర్తన 78:38 

నీ ప్రజల దోషమును నీవు క్షమించితివి, వారి పాపములన్నిటిని నీవు 
కప్పితివి. సెలాహ్‌. కీర్తన 85:2 

ప్రభువా, నీవు మంచివాడివి మరియు క్షమించటానికి సిద్దంగా ఉన్నావు; 
మరియు నిన్ను పిలిచే వారందరికీ దయతో సమృద్దిగా ఉంటుంది. 
కీర్తన 86:5 

ప్రభువా, నీవు దోషాలను గుర్తించినట్లయితే, ఓ ప్రభూ, ఎవరు 
నిలబడతారు? కానీ నీతో క్షమాపణ ఉంది, నీవు భయపడి ఉండవచు. 
కీర్తన 130:3-4 


మీరు మనుష్యుల అపరాధాలను క్షమించినట్లయితే, మీ పరలోకపు 
తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు: కానీ మీరు మనుష్యుల 
అపరాధాలను క్షమించకపోతే, మీ తండ్రి కూడా మీ అపరాధాలను 
క్షమించడు. మత్తయి 6:14-15 

తీర్పు తీర్చవద్దు, మరియు మీరు తీర్పు తీర్చబడరు: ఖండించవద్దు, 
మరియు మీరు ఖండించబడరు: క్షమించండి మరియు మీరు 
క్షమించబడతారు: లూకా 6:37 


మరియు యేసు అతనితో, “సీమోను, నేను నీతో కొంత చెప్పాలి. మరియు 
అతను చెప్పాడు, గురువు, చెప్పండి. ఒక నిర్దిష్ట రుణదాతకి ఇద్దరు 
రుణగస్తులు ఉన్నారు: ఒకరు ఐదు వందలు, మరొకరు యాభై. మరియు 
వారు చెల్లించడానికి ఏమీ లేనప్పుడు, అతను స్పష్టంగా వారిద్దరినీ 
క్షమించాడు. కాబట్టి చెప్పు, వారిలో ఎవరు అతన్ని ఎక్కువగా 
డుమిస్తారు? సైమన్‌ జవాబిచ్చాడు మరియు అతను ఎవరిని ఎక్కువగా 
క్షమించాడో నేను అనుకుంటాను. మరియు అతను అతనితో, "నువ్వు 
సరిగ్గా తీర్పు చెప్పావు." మరియు అతను స్తీ వైపు తిరిగి, సీమోనుతో, “ఈ 
(స్తీని చూశావా? నేను నీ ఇంట్లోకి ప్రవేశించాను, నీవు నా పాదాలకు నీరు 
ఇవ్వలేదు, కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలను కడిగి, తన తల 
వెంటుకలతో వాటిని తుడిచిపెట్టింది. నువ్వు నాకు ముద్దు పెట్టలేదు: 
కానీ నేను వచినప్పటి నుండి ఈ స్తీ నా పాదాలను ముద్దు పెట్టుకోవడం 
మానలేదు. నువ్వు నా తలకు నూనె పూయలేదు, అయితే ఈ స్తీ నా 
పాదాలకు తైలాన్ని పూసింది. అందుచేత నేను నీతో చెప్పుచున్నాను, 
ఆమె అనేక పాపములు క్షమించబడినవి; ఎందుకంకే ఆమె చాలా 
(పేమించింది: కానీ ఎవరికి తక్కువ క్షమించబడుతుందో, అదే తక్కువ 
(శుమిస్తుంది. మరియు అతను ఆమెతో, "నీ పాపాలు క్షమించబడ్డాయి. 
లూకా 7:40-48 


మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి: మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా 
అపరాధం చేస్తే, అతన్ని మందలించండి; మరియు అతను 
పశ్చాత్తాపపడితే, అతనిని క్షమించు. మరియు అతను ఒక రోజులో ఏడు 
సార్లు నీకు వ్యతిరేకంగా అపరాధం చేసినట్లయితే, మరియు ఒక రోజులో 
ఏడు సార్లు నీ వైపు తిరిగి, నేను పశ్చాత్తాపపడుతున్నాను; నీవు అతనిని 
క్షమించు. లూకా 17:34 

ఆయన కృప యొక్క ఐశ్వర్యమును బట్టి ఆయన రక్తము ద్వారా మనకు 
విమోచనము, పాప క్షమాపణ ఉంది; ఎఫెసీయులు 1:7 


ఒకరినొకరు సహించండి మరియు ఒకరినొకరు క్షమించండి, ఎవరికైనా 
ఎవరితోనైనా గొడవ ఉంకే, క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా 
చేయండి. కొలొస్సయులు 3:13 

మనం మన పాపాలను ఒప్పుకుంకే, ఆయన మన పాపాలను క్షమించి, 
అన్ని అన్యాయాల నుండి మనలను శుభపరచడానికి నమ్మకమైనవాడు 
మరియు నీతిమంతుడు. 1 యోహాను 1:9 

ప్రభువు కరుణ మరియు దయతో నిండి ఉన్నాడు, దీర్ణశాంతము, 
మరియు చాలా దయగలవాడు, మరియు పాపాలను క్షమించి, కష్టాల 
సమయంలో రక్షిస్తాడు. ప్రసంగి 2:11 

నీ పారుగువాడు నీకు చేసిన బాధను క్షమించు, నీవు ప్రార్దన చేసినప్పుడు 
నీ పాపాలు కూడా క్షమించబడతాయి. ఒక వ్యక్తి మరొకరిపై ద్వేషం కలిగి 
ఉంటాడు మరియు అతను ప్రభువు నుండి క్షమాపణ కోరుతున్నాడా? 
అతను తనలాంటి మనిషి పట్ల కనికరం చూపడు మరియు అతను తన 
స్వంత పాపాలను క్షమించమని అడుగుతాడా? ప్రసంగి 28:2-4 


...నీవు, ఓ ప్రభువా, నీ గొప్ప మంచితనాన్ని బట్టి నీకు వ్యతిరేకంగా పాపం 
చేసిన వారికి పశ్చాత్తాపం మరియు క్షమాపణ వాగ్దానం చేసావు: మరియు 
నీ అనంతమైన కనికరం పాపులకు పశ్చాత్తాపాన్ని నియమించింది, వారు 
రక్షించబడతారు... మనష్షే ప్రార్దన 1:1 

హృదయపూర్వకంగా ఒకరినొకరు (పేమించుకోండి; మరియు ఒక వ్యక్తి 
నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, అతనితో శాంతిగా మాట్లాడండి, మరియు 
మీ ఆత్మలో మోసపూరితంగా ఉండకండి. మరియు అతను పశ్చాత్తాపపడి 
ఒప్పుకుంకే, అతనిని క్షమించు. మరియు అతను సిగ్గు లేకుండా 
మరియు అతని తప్పు చేయడంలో పట్టుదలతో ఉంకే, అతనిని 
హృదయపూర్వకంగా క్షమించి, ప్రతీకారాన్ని దేవునికి వదిలివేయండి. 
గాద్‌ యొక్క నిబంధన 2:3, 8 


